 డ్రదషనలంక_ © 


ముకుళిత ప[త్రం-1 మా 


'చైతన్స కవత 


* 
కోధన సంక్రాంతి 
జనవరి 1986 


* 


సంబాలకులు 
తంగిరాల సుబ్బారావు 
ఆర్వీయస్‌. సుందరం 


ఎ 
చైతన్య కవితా - వేదిక 


ఆశయ కిరణాలు 


1. కులతత్వాలతో, మత మౌఢ్యాలతో, రాజకీయ కక్షలతో, 
విదేశీయ భిక్షలతో ఛిన్నాభిన్నమై జీవం కోల్పోయిన తెలుగు 
కవితకు ప్రాణం పోయడం 
యువతలో కవితా చేతన రగుల్కొల్సి 21 వ శతాబ్దిలోకి 
నడిపించడం 
ఉద్దండ కవిత్రయంనుంచి నిద్దుర వదలించే గద్దర్‌ వర 
కూగల రసవైతన్యాన్ని పిండి సాహిత్యయాత్రల్లో "వవారో 
పన్యాసోలద్వారా తరుణ తరానికి పంచడం 
ఆధునిక పరికరాలతో కవుల కమ్మని గళాల ధ్వని తరంగా 
లను పట్టి, ప్రసారం చేసి, ప్రజల్ని స్పందింప జేయడం 
మహాకవుల రూప చిత్రాలను ముదించి, అందరికీ అందించి 
కవితారంగం మోద. ఆసక్తిని. పెంచడం 
పద్యం, గేయం, వచన కవిత, _పర్గెపదం అనే భేదం 
లేకుండా,  సమవిత్తంతో సమస్త కవిత్వాన్నీ సమాదరించి 
“చైతన్య కవితా పత్రిక” ద్వారా ఒక వేదిక నేర్చరచడం 
“కవితా వసంతం”, “కవితా శరత్తు'ల పేరిట సాహిత్య పాఠ 
శాలలు" నిర్వహించి, విశాలాంధ్రలో, (“వాసాంధ్రుల్లో 
వైతన్య కవితా ధ్వజాలను ఎగుర వేయడం 
ఫోల్టర్‌ కవితలు, పోస్టర్‌ కవితలు. కార్డు కదితలు, నోటీను 
బోర్డు కవితలు ఇత్యాదుల ద్వారా యువతలో కవితాసక్తి 
పెంపొందించడం 
“కావ్యరా(తి, “కవన విజయం", “భువన విజయం”, “అష్టావ 
ధాన-శతావధానాలు, “అవకవిత్వం” ద్వారా యువతరంలో 
సాహిత్యాభీరుచిని కలిగించడం 

._ మహాకవుల రచనల మూల ప్రతులనూూ. బిరుదులు, సత్కా 
రాలు, గౌరవాలు (పతిబింబించే వస్తువులనూ ast 
వైతన్యకవితా ప్రదర్శనాలయాన్ని ని సాపించడం 


అరుస్తున్న ఆద్మీ 

1 
నిశ్శబ్దాల నిర్మాణ వాస్తువు తెలిసినవాడు 
బుషి 
శబ్దాలకు రెక్క లిచ్చి నిళ్శభ్రాల్లోకి 
ఎగరేసేవాడు కవి. 

ని 
ఒక అందమైన పొయెం అంటే 
దానికి ఒకగుండె ఉండాలి 
అది కన్నీళ్ళు కార్చాలి 
కోధాగ్నులు పుక్కిలించాలి 
పీడితుల పక్షం అవలంబింది 
మనిషి బుణం తీర్చుకోవాలి 
కాలపు బరువుల్ని మోయాలి- 
(బతకడానికి పద్యం ఒక 
కోట బురుజు కావాలి 
పద్యం మనిషి విజయానికి 
ఒక జెండా అయ్‌ ఎగరాలి. 

క్‌ 
నేను రిక్త హస్తాలతో. రాస్తున్నాను 
నీవు అశ్రు నేత్రాలపో చూస్తున్నావు 
బొట్టు బొట్లుగా నా దుఃఖం కాగితపు 
బుగ్రలమిద రాలుతోంది. 


మధునాపంతుల మధుర కవిత 

నవకవితార్థగానము వినన్‌ సకుతూహలులై కళాపిపా 
సువులిట వేవియుండిరి; వివధ్ధతర న్వరరీతి' గీతికా 

రవము విపంబికం జూనిపి రాగరస ప్రచురంబుగా(గ( బా 
డవె విధిరాజ్జి! మాయెదలు డక్క(గొనం గరుణ్యార్హ చిత్త వె. 


“రమణీయార్థ (ప్రతిపాదకళ్ళ్శబ్దః కావ్యమ్‌” --జగన్నాథుడు 


కనీ! 


వ్యసన హసనముల సన సన 
| ' నిస్వనముల నీదు రసన 
(ను మసృణముగా విల్కింది. 
" ఎదల మధుర మెదియొ కదల 
సుధల విధము వ్యధల, మృదుల 
పదములందు పల్కింది. 
నురువు లనవు కడలి పరుపు 
దరువు నగల వెరవు హరువు_ 
నీ పాటల పొర్లింది. 
. జతలను విడి స్మృతులను తల 
పోవు సతుల వెతల కతల 
కారుణ్యము దొర్లింది. 


* * * 


ఏ కవికి అయినా సరే (అస్ట్రేలియా కవిత) --జేమ్స్‌ మెకాలే 


వేసుకో ఉప్పు నీ నాలుక మిద 
అయినా తినిపించకు గుండెకు 
ఏడుపూ, దీకటీ, కల్లలూ 

ఇవి కళామరణాలు. 


జీవితమంటే సంతోష దాహం; 

కళ అభ్యాసం చేసేది డాన్నే. 

తగు మాతం త్రాగిన మధుమదం 

తన దీప్తిని నీ కవితలకు ప్రసాదించనీ. 


విహరించు నల్లని బాతులా, 
(ప్రకాశించే విశాల (ప్రదేశంలో; 
మొరుగుతున్న అజ్ఞానానికి 
కనబడనంత దూరంలో, 


గజల్‌: 


రమ్మంటే చాలుగానీ రాజ్యాలు విడిచిరానా! 
నీ విన్ని నవ్వుకోసం స్వరాలు గడిచి రానా! 
ఏడేడు సాగరాలు ఎన్నెన్నొ పర్వతాలు 
ఎంతెంత దూరమైనా [బతుకంత నడివిరానా! 


కనులందు మంచులాగా కలలన్ని కరిగిపోగా 
కావేరి వోలె పొంగే కన్నీరు తుడిచి రానా! 


నీవున్న మేడ గదిలో నను చేరనీయరేమో 
జలతారు వీర కట్టి సిగపూలు ముడిచి రానా! 


పగబూని కరకువారు బంధించి ఉంచినారు 
ఏ నాటికైన గానీ ఈ గోడ పొడివి రానా! 


* * * 


చెవిలో మాట (కన్నడం నుంచి) _ --జి. యస్‌, శివరుద్రప్ప 


ఎప్పుడూ తీగమోద నడుస్తున్న - 
మిమ్మల్ని చూసి నాకు వెరగు, భయం, 
నేలమోద నడిచే నేను 

స్పర్ధించలేను మోతోను; 

దానికి బదులు 

మోరు పడకుండా ఉండాలని ఆశిస్తాను; 
పడినా పెధ దెబ్బ తగలకూడదని 
కోరుకుంటాను; ఇంత కన్న 

నేను అసహాయుణ్ణి. 


“కవిత్వం ఒక ఆల్కెమో 
దాని రహస్యం కవికే తెలుసు 
కాళిదానుకు తెలుసు పెధ్రన్నకు తెలుసు 
కృష్ణశాస్రికి తెలును శ్రీశ్రీకి తెలును” 


5 


ఆకాశం సరదా : డా॥ సి నారాయణరెడ్డి 


సరదా పుట్టింది ఆకాశానికి 
మనిషి లాగే 
తన ముఖం చూసుకోవాలని. 


సింగారించుకుంది 
పల్చబడ్థ మబ్బుల్ని 
ముంగురుల్లా ఒత్తుకుంటూ. 


నాలుగు పోచలు మిగిలిన నెత్తిని 
నలభెసార్లు దువ్వుకునేమనిషి 
చెడగొట్టి నట్టున్నాడు ] 
విదంబరం కప్పుకున్న అంబరాన్ని, 
కాకుంటే 

ఆకాశానికి అద్ధమెక్కడ? 

చేదబావిలో చెరువులో 

ఆవులించే సముద్రం నురుగులో.. 
అగుపించేది 

ఆకాశం ముఖమే కదా! 


అయినా సరదా పుట్టింది ఆకాశానికి" 
తన ముఖము[దను మరింతగా 

తరిచి తరిచి చూడాలని. 

గుండెను వీల్చుకుని 

కళ్ళనిండా నింపుకుని చూసింది 


తన ముఖం కనిపించింది 
త్యాగధనుల రక్కంమడుగులో. 


“కవిత్వం ఒక మెస్మరిజం _ 
కవికన్ను ఒక |(పిజం”.. 


6 


కొత్త విప్లవం ? 


పారిశ్రామిక విప్ట్రవంలోంది 

తప్పిపోతున్న శ్రామిక విష్టవం, 

సాంకేతిక విహాయస యాత్రలో 

ఇక్కడి మేధావులకు ఇప్పుడిక మిగిలిన చదువు 
“హపొర-సంబంధాల అధ్యయనం"! j 


సమాచార మార్పిడిలో 

వేయగల ఎత్తుగడల చాకచక్యంలో, 

దేశంలో దౌర్జన్యం ఎన్నిరంగులు మార్చి 

(శమ శకి,నెంత దోపిడి చేసినా 

తమ “మ్యానేజియరల్‌” తెలివి తేటల నిర్వాకంలో, 
దేశాన్ని-అందులోని [ప్రజల్ని 

తమ చేతి వేళ్ల కొసలపెన్నే 

కంప్యూటర్లలా ఆడించగలమనే అహంకారం, 

కొత్త చదువుల కొత్త దొరలు- 

ఇపుడిపుడే తెస్తున్న కొత్తవిప్టవం! 


FE * 


ఎల్లోరా కవిత 


నిశ్శబ్దం పలకరించే సమయంలో 
శబ్దం వాక్యమై మాట్లాడే కాలంలో 
ధ్వని రాగమై పాడే సమయంలో 
పక్షి రెక్క విప్పి ఎగిరే సమయంలో 
మొగ రేక విప్పే సమయంలో 

కవిత మనిషిని నవ్వించే సమయంలో 
సాహితి ప్రగతిని ఆహ్వానించే 
సమయంలో 

దేశం చల్లని కన్నతల్లిలా ఉంటుంది! 
ప్రజ నిశ్చల నిర్మల జలధారలా 
ఉంటుంది! 


డా 


49 వ 
పనివాడు ... --ముదివర్తి కొండమావార్యులు 


విచ్చిన తమ్మి రేకులకు వియ్యములౌ తెలిగన్ను దోయితో 
నచ్చవు వెన్నెలల్‌ విరియ నంద్రపుగగొాన్నెలవంక మోముతో 
రెచ్చిన గండుతుమ్మెదల జెక్కలుగేరెడు నొత్తుజుట్టుతో( 
బచ్చని మేనితో బుడుత భాసిలె( జూడ్కికి విందు సేయుబున్‌. 


* * ¥* 


' జపాను హైకూలు 


నా తలపోత 
వెన్నెలగా మారుతుంది 
ఆకాశాన్ని నింపుతూ. 


ఒక ఉపవాసి 
అర్ధరాత్రి నీళ్లకోసం బతిమాలుతాడు; 
తళుక్కున ఒక మెరుపు. 


చంటి బిడ్డ ఐరోపావాడు (ఆఫ్రికా కవిత) 


చంటి బిడ్డ ఐరోపావాడు 
వాడు మన తిండి తినడు 
తన సొంత నీళ్ల కుండలో నీళ్లే తాగుతాడు. ॥చంటి॥ 
మన భాష మాట్లాడడు 
అమ్మ వాడిని అర్థం చేసుకోకపోతే. 
చిరచిరలాడుతాడు. 
ఇతరుల్ని అంతగా సట్టించుకోడు 
తన యిష్టాన్ని తలిధం[డులమోద బలవంతంగా రుద్ధుతాడు ॥పంటి॥ 
వాడెప్పుడూ అతి నుకుమారుడు 
వాడి చర్మంమోదో చిన్ని గోరునొక్కు కూడా 
పెద్ధ పుండయి పోతుంది! 
(“ఎలే' జాతివారి పి లపాట) 


--తంగిరాల, మినీక వితలు - 
చుక్కలను తాకే మానవుని మేధ 
భాన్యంలో పాడుతోంది 
భూగోళాన్ని మట్టు -పెట్రే 
విషాద గాథ. 


కత్తితో నరికి 

గానుగలో నలిపి 

పెనంలో కావి 

హింసిస్తుంది అధికారేంద్ర జాలం, 
చేతకాని జనత 

మెత్తగా చూస్తూ 

తియ్యగా మాట్లాడినంత కాలం, 


ఎక్కడో అడవిలో పుట్టిన 
తిరుగుబాటు సెలయేళ్ళన్నీ కలిసి పారి 
నదులుగా మారి _ 
సముద్రంలో చేరి 
ఉవ్వెత్తున ఉప్పెనగా లేవి 
ఊళ్లను ముంచుతాయి 
దేశాన్ని కబళించుతాయి! 
* * 
జపాను హైకూలు 

చలిలో 

ఒక సీతాకోక చిలుక: ఎగురుతుంది 

స్వీయాక్మాన్వేషణలో, 
నేల మోద రాలుతూ 
ఒక తూనీగను బంధించింది 
మందార పువ్చం. 


4 


దాంపత్య దర నం 
మొదట ద్వైతం 
తర్వాత అద్వైతం 
ఆ పెన విశిష్టాద్వైతం 
కొంత బార్వాకం, మరికొంత సాంఖ్యం 
మోమాంస కూడా లేక పోలేదు, 
పింగాణి కప్పులో కాఫీలా సుఖం 
కళ్ళలోంచి వెలికిరాని దుఃఖం 
అనంత వై విధ్యమయం 
ఈ భారతీయ దాంపత్యం. 


* * 


కవిత 


కలువలు పూవినట్లు! చిరు 
3 గాలులు చల్లగ వీబినట్టు! త్రీ 


వలు తలలూవినట్లు! పసి 

పాపలు చేతులు బాచినట్టు! క్రొ 
వ్వలపులు లేచినట్లు! చెలువల్‌ 

చెలువంబుగ జూచినట్లు! ఆ 
త్మలు పెనవైవినట్టు! కవితల్‌ 

రచియింతు రహో మహాకవుల్‌!! 

* ఫ్‌ 

పాదాలు 
కొంతమంది చెడుగాలిలా వస్తారు 
కొంతమంది పరీమళ వీచికలా వీస్తారు 
మరి కొంతమంది 
ఉదయంకన్న హృదయంలా 
ఆరోగ్యం వ్రేళ్ళతో స్పృశిస్తారు 
ఎవరి పాదాలు నిన్ను పరిపక్వమైన నేలలోకి తొక్కి 
కొత్తగా మొలకెత్తేట్టు చేస్తాయో 
ఆ పాదాలు నా గీతాలు. 


a 


తరతరాలుగా వేళ్ళుపాతుకున్న 
వీకటిమాను కొమ్మలకు 
తలకిందులుగా వేలాడుతున్న పక్షులు. 


నీడలోంచి బయటపడి 
వెలుగుకోసం నడుస్తుంటే 
పొడిచి చంపుతున్న పలుగాకులు. 


వెనక్కు వెళ్లామనే మనస్సు 
వద్దని మొరాయిన్తున్న చేతన. 


. చైతన్యాన్ని నమ్ముకున్నందుకు 
ముందుకే నా నడక. 


* * 


సోమసుందర్‌ కవిత 


కొత్తగా పల్లవిస్తున్నాయి ఆశయాలు 
కొత్త పల్లవి ఎత్తుకున్నాయి ఆశలు... 
ఇంక ఫరవాలేదు, చస్తుంది మాపు! 


కలకలలాడుతూ విరుస్తుంది రేపు! 


“పూల కడుపులలో తేనె పోసె నెవడొ! 
దాని.తీయు. నేరుపు తుమ్మెదకు లభించె; 
భాషలోని మాధుర్య లావణ్యభావ 

సాధు భోగము కవిముఖ సాధ్యమయ్యె” 


“తేనె సోక నోరు తీయన యగు రీతి! 

నోడ నర్థ మెల్ల! దోచకుండ 

'సాఢ శబ్ధములను గూర్చిన కావ్యమ్ము 
మూ(గ-వెవిటివారి ముచ్చటగును” 


|! 


చైతన్య కవితా వేదిక 


“కరుణశ్రీ” 

దాశరథి 

నారాయణ రెడి 

పఠాభి 

పుట్టపర్తి నారాయణాచార్యులు 
బెజవాడ గోపాలరెడ్డి 
మధునాపంతుల 

శేషేందద | 
సోమసుందర్‌ 


Dr. T. V. Subba Rao 
Department of Telugu 

Bangalore University 

Jnana Bharati, Bangalore-560 056 


Dr. గ. V. 5. Sundaram 
Department of Telugu 

University of Mysore 
Manasagangotri, Mysore-570 006 


చైతన్య కవితా వేదిక వార్షిక సభ్యత్వం రూ. 10-00 
ప్రత్యేక సభ్యత్వం రూ. 100-00 
జీవిత సభ్యత్వం రూ. 200-00 
పోషకులు రూ. 500 లకు మైన. 


వార్షిక సభ్యులు, ప్రత్యేక సభ్యులు చైతన్య కవితా పత్రిక పొందు 
తారు. జీవిత సభ్యులకు, పోషకులకు పుస్తకాలు, కేసట్టతో సహా 
అన్నీ అందుకాయి. 


(2) 


